సరు శ్రీ ఇల్లిక్షర్ణక్షరాచార్య విరచిత 


Kiron Type Institute 


Kiron Type Institute 


అలణ టల ఇగణుగబలర్యాలు 


3] మానవ జీవితంలో ఒక గురువును కలిగి ఉండడం అన్నదానికి, భారతదేశ 
. సంస్కృతిలో ఎంతో ప్రాధాన్య ఆపాదించబడింది. ఈ సాంసృతిక సిద్దాంతాన్నే గురు 
+ అష్టకం ఉటంకిస్తుంది. అది జగద్దురువులు ఈ అష్టకం ద్వారా, మానవులు తమ 
| జీవితంలో గొప్పవి అని భావించే వివిధ అంశాలైన కీర్తి - పదవి -ధనం - 
అందం - తెలివి - ప్రతిభ - సంపదలు - అద్భుతమైన కుటుంబం ఇలా ఒక 
జాబితాని పేర్కొంటూ, తరువాత 'గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండీ 
ఏమి లాభం? అని వాటినన్నిటినీ ఆయన కొట్టి పారెస్తారు. 


గుర్వాష్టీకమ్‌ - భాకార్థముతో, 


01. శరీరం సురూపం తథావా కళత్రం 
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్‌। 
మనశ్చిన్న లగ్నం గరురంఘిపద్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 


అందమైన శరీరము, సుందరియగు భార్య, గొప్పకీర్తి, బంగారు కొండతో సమానమైన 
ధనము ఉన్ననూ గురువుయొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో 
ఏమి ప్రయోజనము? 


02. కళత్రం ధనం పుత్ర వౌత్రాది సర్వం 
గృహం బాంధవాః సర్వమెతద్ధి జాతమ్‌। 
మనశ్చన్న లగ్నం గురురంఘిపద్మె 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 


భార్య, ధనము, పుత్రులు, పౌత్రులు, ఇల్లు, బంధువులు మొదలైన వన్నీ ఉన్ననూ 
గురువుయొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానీకో ఘమ ప్రయోజనము? 
త య య వ ఇ 3 


Kiron Type Institute 


Kiron Type Institute 


“los. షడంగాదివేదో ముఖి శాస్త్రవిద్యా 

: కవిత్వాది గద్యం సపద్యం కరోతి। 

మనశ్చిన్న లగ్నం గురోరంఘిపద్మె 

తతః కిం తతః కిం తతః కిం తతః కిము॥। 

ఆరు అంగములతో కూడిన వేదములు, శాస్త్రములు, గద్య పద్యములు రచించగల 


శక్తి ముఖమునందున్ననూ గురువుయొక్క వాదపద్మముల యందు మనస్సులగ్నము 
కానిచో ఏమి ప్రయోజనము? 


04 విదేశేషు మాన్యః స్వదెశేషు ధన్యః 


సదాచారవృత్తేషు మత్తో న చాన్యః। 
మనశ్చిన్న లగ్నం గురోరంఘ్రిపద్మ 
తతః కిం తతః కిం తతః కిం తతః కిము॥। 


విదేశములలో సన్మానము లభించినది, స్వదేశమున కీర్తి ఏర్పడినది. సదాచార 
సంపన్నుడు నా కంటే వేరొకడు లేడు అయినా గురువుయొక్క పాదపద్మముల యందు 
మనస్సు లగ్నము కానీరో ఎమిపయోజనము? 


సతీ సేవితం యస్య పాదారవిందం। 


Kiron Type Institute 


Kiron Type Institute 


మనశ్చన్న లగ్నం గురోరంఘ్రిపద్మ 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 


భూమండలము నందలి రాజులందరిచే సేవింపబడు పాదపద్మములు కలవాడైననూ 
మనస్సు గురువుయొక్క పాద పద్మముల యందు లగ్నము కానీతో ఏమి ప్రయోజనము? 


06. యశో మ గతం దిక్షు దానప్రతాపా 
జ్ఞగద్వస్తు సర్వం కరే యత్ర్రసాదాత్‌। 
మనశ్చన్న లగ్నం గురోరంఘ్రిపద్మ 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 
నేను చేయు దానముల ప్రభావమువలన కీర్తి ఎల్లెడల వ్యాపించినది. గురువు 


అనుగ్రహము వలన ప్రపంచమందలి సమస్త వస్తువులు నా చేతికి వచ్చినవి. కానీ 
మనస్సు గురువుయొక్క వాద పద్మములయందు లగ్నము కానితొ ఏమి పయోజనము? 


న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్‌। 
మనశ్చన్న లగ్నం గురోరంఘ్రిపద్మ 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 


భోగము నందు - యోగము నందు - గుర్రాలు మొదలైన వాటి యందు - స్త్రీల 
యందు - ధనము నందు కోరిక లేదు. అయినా మనస్సు గురువుయొక్క పాద పద్మముల 
యందు లగ్నము కావితో ఏమి ప్రయోజనము? 


Kiron Type Institute 


Kiron Type Institute 


08. అరణ్య న వా స్వస్య గహేన కార్యే 
. న దేహే మనో వర్తతే మే త్వ నర్త్యే 
మనశ్చిన్న లగ్నం గురోరంఘ్రిపద్నే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 


అరణ్య నివాసమునందు కానీ, స్వగృహ నివాసమునందు జార ప్రీ కార్యమునందు 
కానీ నా మనస్సు లేదు. అమూల్యమైనదానిని అది కోరుచున్నది. గురువుయొక్క పాద 
పద్మములయందు మనస్సు లగ్నము కానీకో సవ్సు ప్రయోజనము? 


09. గురోరష్టకం యః పరేత్పుణ్యదేహి 
యతిర్భూపతిర్షహ్మచారి చ గేహీ। 


లభిద్వాంఛితార్దం పదం బహ్మసంజ్ఞం 
గురోరుక్తవాక్య మనో యస్య లగ్నమ్‌! 
సన్యాసి - రాజు - బ్రహ్మచారి - గృహస్థుడు వీరిలో ఎవడైననూ ఈ గుర్వష్టకమును 


జరించినతో పుణ్యాత్ముడగును. గురువు చేయు ఉపదేశములయందు మనస్సు లగ్నము 
చేయువాడు పరబ్రహ్మ రూపమైన వాంఛితార్ధమును పొందును. 


॥ ఇతి శ్రీ ఆదిశంకరాచార్య విరచిత గుర్వాష్టకమ్‌ సమాప్రమ్‌ ॥ 


Kiron Type Institute 


Kiron Type Institute 


ఒక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో తలియశేయవలస్‌నదిగ} మనవి.-944 044 9650] 994 994 1 


